అథ సప్తదశో%ధాశయః 
మహాకాల జ్యోతిర్లింగ మాహాత్మ్యము 
బుషయ ఊచుః | 


మహాకాలసమాహ్వస్థజ్యోతిర్గింగస్య్వ రక్షిణః | భక్తానాం మహిమానం చ 
పున(ర్వూ హి మహామతే || 1 


బుషులు ఇట్లు పలికిరి- 


ఓ మహాబుధిశాలీ! భక్తరక్షకుడు, జ్యోతిర్లింగరూపములోనున్న వాడు 
అగు మహాకాలేశ్వరుని మహిమను గురించి మరల చెప్పుము (1). 


సూత ఉవాచ! 


శృణుతాదరతో విపా భక్తరక్షావిధాయినః | మహాకాలస్య లింగన్య 
మాహాత్మ్యం భక్తివర్దనమ్‌ || 2 


ఉభియిన్యామభూ[ దాజా చం[దసేనాహ్వయో మహాన్‌ | సర్వశా[స్తా 
రతత్త్వ్వజ్ఞశివభక్తో జితేంద్రియః || 3 


తస్యాభవత్సఖా రాజ్ఞో మణిభ[దో గణో ద్విజాః | గిరీశగణముఖ్యశ్చ 
సర్వలోకనమస్కృతః || 4 


ఏకదా స గణ ౮౦దో హి ప్రసన్నాస్యో మహామణిమ్‌ | మణిభ[దో 
దదౌ తసైె*#:౫ చింతామణిముదారధీః || 5 


స వై మణిః కౌస్తుభవద్దోతమానో%ర్కనన్నిభః | ధ్యాతో దృష్టశు తో 
వాపి మంగలం యచుతి ధువమ్‌ || 6 


తస్య కాంతితలస్పృ్టం కాంస్యం తామమయం [తప్త | 
పాషాణాదికమన్యద్వా (దుతం భవతి హాటకమ్‌ || 7 


స తు చింతామణిం కంరే బిభద్రాజా శివాశయః | చం[దసేనో 
రరాజాతి దేవమథ్యో వ భానుమాన్‌ || 8 


సూతుడు ఇట్లు పలికెను- 


ఓ (బాహ్మణులారా! భక్తులను రక్షించే 

మహాకాలేశ 3రలింగముయొక్క భక్తిని పెంపొందించే 
మాహాత్యుమును ఆదరముతో వినుడు (2). ఉజ్జయినీ నగరములో 
సర్వశా[స్త ముల సారము నెరింగినవాడు, శివభకుడు, 
ఇం[దదియజయము గలవాడు అగు చందసేనుడన గొప్ప రాజు 
ఉండెను (3). ఓ (బాహ్మణులారా! శివుని గణాధ్యక్షులలో 
(ప్రముఖుడు, సర్వలోకములకు నమస్కరించి దగినవాడు అగు 
మణిభదుడు ఆ రాజునకు మిత్రుడు (4). ఉదారమగు 
బుధదిగలవాడు, [ప్రసన్నమైన ముఖము గలవాడు, గణాధ్యక్షుడు 
అగు ఆ మణీభదుడు ఒకనాడు ఆతనికి చింతామణి అనే గొప్ప 
మణిని ఇచ్చెను (5). కౌస్తుభమాణిక్వమువలె మరియు 
సూరునివల ప్రకాశించే ఆ మణి తనను ధ్యానించువారలకు, 
చూచినవారికి మరియు ఏనువారికి కూడ 
మంగళములనిచ్చుననుటలో సందేహము లేదు (6). కంచు, రాగి, 
ఇనుము, తగరము, పామాణము ఇత్యాది నసర్వదవ్యములు 
(ప్రకాశించే దాని ఉపరితలమును స్పృశించి వెంటనే బంగారముగా 
మారివోవును (7). శివుడే ఆశయముగా గల ఆ చందసేనమహారాజు 
ఆ చింతామణిని కంఠములో ధరించి దేవతల మధ్యలో 
ఆదితుునివలె ప్రకాశనించెాను (8). 


(శుత్వా చింతామణి[గీవం చందసేనం నృపోత్తమమ్‌ | నిఖిలాః 
క్షి తిరాజానస్తృష్తాక్షుబఖహుృుదోళభవన్‌ || 9 

నృపా మత్సరిణస్సుర్వే తం మణీం చందసేనతః | 
నానోపాయైరయాచంత దేవలబమబుదయః || 10 


సర్వేషాం భూభృతాం యాచ్చా చందసేనేన తేన వై | వ్యర్దీకృతా 
మహాకాలదృుథభశిశిక్తేన భూసురాః || 11 


తే కదర్సికృతాస్సర్వే చందసేనేన భూభ్యుతాః | 
రాజానస్సుర్వదేశానాం సంరంభం చ॥కిరే తదా!| 12 


అధ తే సర్వరాజానశృృతురంగబలాన్న్వితాః | చందదసేనం రణ 
జేతుం సంబభూవ కిలోద్యుతాః || 13 


తే తు సర్వే సమేతా వై కృత సంకేతసంవిదః | 
ఉజ్డయిన్యాాశ)తుర్దారం రురుధుర్పహుసైనికాః || 14 


సంరుధ్యమానాం స్వపురీం దృష్టా నిభఖిలరాజభిః | తమేవ శరణం 
రాజా మహాకాలేశ$రం య,° || 15 


నిర్వికల్పో నిరాహారస్సు నృపో దృఢనిశ్ప్వయః | నసమానర్ప 
మహాకాలం దివా నక్తమనన్యధీ || 16 


చందసేన మహారాజు చింతామణీని మెడలో ధరించియుండునని 
వినిన మహారాజుల అందరి హృదయములు దురాశ*#*చ క్షోభను 
పొందెను (9). బుద్దిహీనులు,అసూయాపరులు అగు ఆ 
రాజులందరు పరమేశ్వరునినుండి లభించిన ఆ మణిని తమకు 
ఇమ్మని అనేకములగు ఉపాయములతో చందసేనుని అర్గించిరి 
(10). ఓ (బాహ్మణులారా! మహాకాలేశ్వరునియందు దృఢమగు 
భక్తిగల చందసేనమహారాజు ఆ రాజులందరి [ప్రార్థనలను 
మన్నించలేదు (11). చందదసేనమహారాజుచే నిరాకరింపబడిన ఆ 
సర్వదేశముల రాజులు అపుడు యుదమునకు సనన్నదము 
కాజొచ్చిరి (12). తరువాత ఆ రాజులందరు చతురంగబలములతో 
గూడినవారై చందసేనుని యుద్ధములో జయించుటకు తగిన 
ఏర్పాట్లను చేసిరి (13). వారందరు కలిసి సమాలోచనలను చేసి 
క్షుటను పన్ని, పెద సైన్యముతో ఉజ్జయినీ నగరముయొక్క నాల్లు 
ద్వారములను ముట్రడించిరి (14). తన నగరమును రాజులందరు 
ముట్టడించుటకు గాంచి ఆ మహారాజు మహాకాలేశ్వరుని మాత్రమే 
శరణు బొచ్చాను (15). సంశయములు లేనివాడు, దృఢమగు 
నిశ్చయము గలవాడు అగు ఆ రాజు ఉపవసించి రాతెంబగళు 
ఏకాగచిత్తముతో మహాకాలేశ్వరుని చక్కగా అర్పించెను (16). 


తతస భగవాన్‌ శంభుర్మహాకాలః ప్రసన్నథః | తం 
రక్షితుముపాయం వై చై తం శృణుతాదరాత్‌ || 17 


తదైవ సమయే గోపీ కాచిత్తత పురోత్తమే | చరంతీ సశిశుర్విప్రా 
మహాకాలాంతికంయ_,* || 18 


పంచాబవయసం బాలం వహం తీ గతభర్తృకా | రాజ్ఞా కృతాం 
మహాకాలపూజాం నాపశ్యదాదరాత్‌ || 19 


సా దృవఖ్వ్వా సుమహాశ)ర్యాం శివపూజాం చ తత్కృతామ్‌ | ప్రణిపత్య 
స్వశిబిరం పునరేవాభ్యపద్యత || 20 


ఏతత్సుర్వమశే షేణ స దృష్టా వల్లవీసుతః | కుతూహలేన తాం 
కర్తుం శివపూజాం మనో దధే || 21 


ఆనీయ హృద్యం పాషాణం శూన్వో తు శిబిరాంతరే | అవిదూరే స్వ 
నిబిరాచ్బివలింగం స భక్తితః || 22 


గంధాలంకారవానోఫభిరూపదిపాక్షతాదిభిః | విధాయ 
కృతిమెర్లవైకరైవేద్యం చాప్యకల్పయత్‌ || 23 


భూయో భూయస్సమభ్యర్ప్య పష్మత్రైః పుషె*ణ్పర్మనోరమైః | నృత్యం 
చ వివిధం కృత్వా ప్రణనామ పునః పునః || 24 


తరువాత భగవాన్‌ మహాకాలేశ్వరుడు ప్రసన్నమగు మనస్సు 
గలవాడై ఆతనిని రక్షించే ఉపాయమును చేసెను. దానిని 
ఆదరముతో వినుడు (17). ఓ బాహ్మణులారా! అదే సమయములో 
ఆ గొప్ప నగరములో ఒకానొక గొల్ల యువతి తన బిడ్తతో సహా 
సంచరిస్తూ మహాకాలేశ్వరుని సమీపమునకు వెళ్లాను (18). 

భర్త విహానమగు ఆ యువతి ఐదు సంవత్సరముల వయస్సు గల 
తన బాలుని ఎత్తుకొని మహారాజు చయుచున్న 
మహాకాలేశ్వరపూజను (శద్దతో దర్శించెను (19). మహారాజు చేసిన 
ఆ మహాశృ్చర్యకరమగు శివపూజను గాంచి ఆమె [పణమిలిన పిదప 
తన నివాసమునకు వెళాను (20). ఆ గొల్ల పిల్లడు ఆ పూజనంతనూ 
చూచి, కుతూహలముచె ఆ శివపూజను చేయుటకు 
నిశృయించుకొనాను (21). ఆ బాలుడు తన ఇంటికి 
సమీపములోనున్న ఒక అందమైన పాషాణమును తెచ్చి 
ఇంటిలోపల ఏకాంతములో దానిని శివలింగరూపములో స్థాపించి 


® 


భక్తితో ఆరాధించెను (22). ఆతడు ఉత్తుత్తి పదార్తములతో 
గంధము, అలంకారము, వ్యస్తము, ధూపము, దీపము, అక్షింతలు, 
నైవేద్యము ఇత్యాది ఉపచారములనన్నింటినీ చేసెను (23). 
ఆతడు సుందర మగు పషుతపుష్పుములతో పలుమార్లు అర్చించి 
వివిధములగు నృత్వములను ప్రదర్శించి అనేక పర్యాయములు 
(పణమిల్లను (24). 


ఏతస్మిన్‌ సమయే పతం శివాసక్త సుచేతసమ్‌ | ప్రణయాధోపికా సా 
తం భోజనాయ సమాహ్వయత్‌ || 25 


యదాహూతోళపి బహుశశివపూజాసకమానసః | బాలశ భోజనం 
నైచ్చుత్తదా తత య, ప్రసూః || 26 


తం విలోక్య శివస్యాగే నిషణ్లం మీలితేక్షణమ్‌ | చకర్త పాణిం 
సంగృహ్య కోపేన సమతాడయత్‌ || 27 


ఆకృష్టస్తాడితశ్చాపి నాగచుత్స్వుసుతో యదా | తాం పూజాం 
నాశయామాన క్షిప్వా లింగం చ దూరతః || 28 


హాహేతి దూయమానం తం నిర్పర్త్య స్వసుతం చ సా | పునర్వివేశ 
స్వగృహం గోపీ [కోధసమన్వితా || 29 


మాతా వినాశితాం పూజాం దృష్ట్వా దేవస్య శూలినః | దేవదేవేతి 
చుక్రోశ నిపపాత స బాలకః || 30 


పనష్టసంజ్ఞస్సహసా స బభూవ శుచాకులః | లబ్బసంజ్లో 
ముహూర్తేన చక్షుషీ ఉదమీలయత్‌ || 31 


ఈ సమయములో ఆ గోపిక శివనియందు సిరముగా లగ్నమైన 
చిత్తముగల తన పృతుని భోజనముకొరకు పిలిచాను (25). 
నివపూజయందు నిమగ్నమైన మనస్సుగల ఆ బాలకుడు 
ఎన్నిసార్లు పిలిచిననూ భోజనమును అపేక్షించలేదు. అపుడాతని 
తలి అచటకు వచ్చాను (26). శివుని యెదుట కన్నులను 
మూసుకొని కూర్చుండియున్న ఆ బాలకుని గాంచి ఆమె చేతిని 
పట్టుకొని లాగి కోపముతో కొచ్చిను (27). ఆమె పుుతుడు లాగి 


కొట్టేననూ వెళ్లలేదు. అపుడామె లింగమును దూరముగా పారవైచి ఆ 
పూజను చెడగొపిను (28). కోపముతో కూడియున్న ఆ గోపిక 
ఆయో్య ! అయ్యూ ! అని దుఃఖీంచుచున్న తన కుమారుని 
బెదిరించి మరల తన ఇంటిలోపలికి వెళ్లను (29). తల్లి 
నివపూజను ధ్వంసము చయుటను గాంచిన ఆ బాలకుడు 
దేవదేవా! అని ఎడుస్తూ కింద బడెను (30). దుఃఖముచ 
కల్లోలితుడైయున్న ఆ బాలుడు వెంటనే స్పృహను గోల్పోయును. 
కొది సేపటిలో ఆతడు మరల తెలివిని పొంది కన్నులను తెరచెను 
(31). 


తదైవ జాతం శిబిరం మహాకాలస్య సుందరమ్‌ | దదర్శ స శిశుస్తత 
నివానుగహతో%చిరాత్‌ || 32 


హిరణ్మ్యయబృహద్దారం కపాటవరతోరణమ్‌ | మహార్తనీల 
విమలవ।[జవేదీవిరాజితమ్‌ || 33 


సంతప్త్రహమకలశెర్విచి్నితై రృహుభిర్యుతమ్‌ | 
[పోద్సాసితమణీస్తంఖైరదస్పుటికభూతలైః || 34 


తన్మధ్యే రత్నలింగం హి శంకరనస్య కృపానిధేః | స్వకృతార్చన 
సంయుక్తమపశ్యథధోపికాసుతః || 35 


స దృజ్ఞా$ సహసోత్తాయ నిశుర్విస్మితమానసః | సంనిమగ్న 
ఇవాసీద్వై పరమానందసాగరే || 36 


తతః స్తుత్వా స గిరిశం భూయో భూయః ప్రణమ్య చ | సూర్వే చాస్తం 
గతే బాలో నిర్దగామ శివాలయాత్‌ || 37 


అధాపశ్యత్స్వుశిబిరం పురందరపురోపమమ్‌ | సద్యో 
బారణ్మ్యయోీభూతం విచ్నితం పరమోజ్వలమ్‌ || 38 


అదే సమయంలో ఆ ఇల్లు శివుని అనుగ్రహముచే ఆ బాలుడు 
చూచుచుండగనే వెనువెంటనే సుందరమగు మహాకాలేశ రుని 
నిలయము ఆయిను (32). బంగారముతో చేసిన పెద ద్వారములు 
గలది, (శేషమగు తలుపులు, తోరణములు గలది, మిక్కిలి విలువైన 


నీలమణులు, స్వచ్చమగు వ[జములు పొదిగిన అరుగులతో 
(ప్రకాశించునది (33), పుటము పెట్టిన బంగారముతో చేసిన 
రంగురంగుల పెక్కు కలశములతో కూడియున్నది, అతిశయించిన 
(ప్రకాశము గల మణిస్తంభములు గలది, స్పటికములు పొదిగిన 
నేలలు గలది (34) అగు ఆ మందిరములో మధ్యలో దాను చేసిన 
పూజాదవ్యములతోనలరారు దయానిధియగు శంకరుని 
రత్నలింగమును ఆ గొల్ల పిల్లవాడు చూచెను (35). ఆశ్చర్యముతో 
నిండిన మనను గల ఆ బాలుడు దానిని చూచి 
పరమానందసముదములో మునిగియున్నాడా యన్నట్ట్లు వెంటనే 
లేచి నిలబడెను (36). అపుడా బాలకుడు కైలాసపతిని స్తుతించి 
పలుమార్లు ప్రణమిల్లి, సూర్యుడు అస్తమించిన పిదప శివాలయము 
నుండి బయటకు వచ్చాను (37). ఆ తరువాత ఆతడు అంతటా 
బంగరు కాంతులను వెదజల్లుతూ మూిందదుని రాజధానిని 
పోలియున్న విచితమైన తన ఇంటిని చూచెను (38). 


సోంతర్వివేశ భవనం సర్వశోభాసమన్వితమ్‌ | మణిహేమగణాకీర్తం 
మోదమానో నిశాముఖే || 39 


త(తాపశ్యత్స్వుజననీం స్వపంతిం దివ్వలక్షణామ్‌ | 
రత్నాలంకారదీప్తాంగీం సాకాతురవధూమివ || 40 


అధో స తనయా విపాశివానుగహభాజనమ్‌ | జవేనోత్తాపయామాస 
మాతరం సుఖవిహ్వులః || 41 


నోటితాదుతమాలక్రాపూర్వం సర్వమివాభవత్‌ | 
మహానందసుమగ్నా హి సస్వజే స్వసుతం చ తమ్‌ || 42 


(శుత్వా పృతముఖాత్సుర్వం ప్రసాదం గిరిజాపతేః | ప్రభుం 
విజాపయామాన యో భజత్యనిశం శివమ్‌ || 43 


స రాజా సహసా గత్య సమాప్తనియమో నిశి | దదర్శ గోపికాసూనోః 
(ప్రభావం శివతోషణమ్‌ || 44 


దృష్ట్వా మహీపతిస్సుర్వుం తత్సామాత్యపురోహితః | ఆసీన్నిమగ్నో 
విధృతీః పరమానందసాగరే || 45 


డువ్హూ బాప్పజలం ముంచన్‌ చందసేనో నృపో హి సః | 
ఏవనామోదురన్‌ ప్రీత్యా పరిరేభే తమర్శకమ్‌ || 46 


మహామహోత్సువస్తత ప్రబభూవాద్వుతో ద్విజాః | మహేశకీర్తనం 
చక్రుస్సుర్వే చ సుఖ విహ్వలాః || 47 


సకలశోభలతో గూడియున్నది, సర్వత మణులతో మరియు 
బంగారముతో వ్యాప్తమై యున్నది అగు భవనములోనికి అతడు 
రాతియిుక్క ఆరంభమునందు ప్రవేశించెను (39). ఆతడు అచట 
నిదపోవుచున్నది, దివ్యలక్షణములతో కూడియున్నది, 
రత్నాలంకారములతో (ప్రకాశించే ఆవయవములు గలది, సాక్షాత్తుగా 
దేవతా।[స్తీవలె నున్నది యగు తన తల్లిని చూచెను (40). ఓ 
బాహ్మణులారా! శివానుగహమునకు పా[తమైన ఆ బాలకుడు 
పట్టరాని ఆనందముతో అపుడు తన తలీని వేగముగా నిద లేపెను 
(41). ఆమె నిద లేచి అద్భుతము, అపూర్వము అగు ఆ 
సర్వమును గాంచి మహానందసముదములో మునకలు వేయుచూ 
ఆ తన కుమారుని కౌగిలించుకొనాను (42). ఆమె కొడుకు 
నోటినుండి పార్వతీపతియొక్క అనుగహవృత్తాంతమునంతనూ 
విని, నిత్యశివారాధకుడగు రాజునకు ఏన్నవించెను (43). ఆ రాజా 
వతనియమము పూర్తి అయిన వెంటనే విచ్చసి, ఆ గొల్ల పిల్లవాడు 
నివుని సంతోపూటి సంపాదించిన మహిమను గాంచెను (44). 
మం[తులతో మరియు పురోహితులతో కూడియున్న ఆ మహారాజు 
ఆ సర్వమును చూచి, పరమానందసముదములో మునకలు వేసి, 
విశేషమగు ధైర్యమును పొందాను (45). ఆ చందసేనమహారాజు 
(పేమతో కన్నీటిని విడుచుచూ, శివనామమును ఉచ్చరించుచూ, ఆ 
బాలకుని ప్రీతితో కౌగిలించుకొనాను (46). ఓ [బాహ్మణులారా! 
అపుడు అచట అదుుతమగు మహూతృవము జరిగను. సర్వులు 
ఆనందమును పట్టలేనివారై మహేశ్వరుని కీర్తించిరి (47). 


ఎఏఎవమత్యదుతాచారాచ్చివమాహూత్మ్యుదర్శనాత్‌ | పౌరాణాం 
సం[భమాచై్చ్రవం సా రా(తిః క్షణతామగాత్‌ || 48 


అధ (పభాతే యుద్దాయ పురం సంరుధ్య సంస్థితాః | 
రాజానశారవ।క్తే భశుశువుశ]రితం చ తత్‌ || 49 


తే సమేతాశ్చ రాజానస్సుర్వే యే యే సమాగతాః | పరస్పురమితి 
(పోచుస్తచుత్వా చకితా అతి || 50 


ఈ విధముగా అత్యదుతమగు ఆ ఘటనలో శివుని మహిమ 
పకటమగుటచె పురజనులు మహాసంరంభమును చేయుచుండగా 
ఆ రాతి క్షణమువలె గడచి పోయిను (48). మరునాడు తెల్లవారిన 
తరువాత నగరమును ముట్టడించి సిదముగా నున్నరాజులు 
గూఢచారుల ముఖములనుండి ఆ వృత్తాంతమును వినిరి (49). 
అచట జతగూడిన ఆ రాజులందరు ఆ వృత్తాంతమును విని 
మిక్కిలి చకితులై వారిలో వారు ఇట్లు పలికిరి (50). 


రాజాన ఊచుః | 


అయం రాజా చందసేనశ్శివభకోో%తి దుర్ధయః | ఉజ్జియిన్యా 
మహాకాలపుర్యాః పతెరనాకులః || 51 


ఈదృశాశ్సిశవో యస్య పుర్యాం సంతి శివవతాః | స రాజా 
చం[దసేనస్తు మహాశంకరసెవకః || 52 


నూనమస్య విరోధేన్యశివః |కోధం కరిష్యతి | తత్‌ర్కో ధాధి వయం 
సర్వే భవిష్యామో వినష్టకాః || 53 


తస్మాదనేన రాజ్ఞావై మిలాపః కార్య ఎవ హి | ఎవం సతి మహేశాన; 
కరిష్యతి కృపాం వరామ్‌ || 54 


రాజులు ఇట్లు పలికిరి- 


మహాశివభకుడగు ఈ చం[దసేనమహారాజును జయించుట 
సంభవము కాదు. మహాకాలేశ్వరుని నగరమగు ఉజ్జయిని యొక్క 
పాలకునకు దుఃఖము కలుగదు (51). ఎవని నగరములో 
మహాశివభకులగు ఇట్టి బాలకులు గలరో, అట్టి ఆ 
చం[దసేనమహారాజా శంకరసేవకులలో గొప్పవాడు (52). ఈతనితో 
విరోధమును పెట్టుకొనువారిపై శివుడు [కోధమును బూనుట 
నిశ్చయము. ఆయన కోపించినచో మనము అందరము 


వినాశమును పాందెదము (53). కావున ఈ రాజుతో మనము 
సంధిని చేసుకొని తీరవలెను. అటు చేసినచో, మహేశ్వరుడు 
అపారమగు దయను చూపగలడు (54). 


సూత ఉవాచ | 


ఇతి నిశ్చిత్య తే భూపాస్త్వక్తవైరాస్సదాశయాః | సర్వే 
బభూవుస్సుప్రేతా న్యస్తశ[స్తా స్త పాణయః || 55 


వివిశుస్తే పురీం రమ్యాం మహాకాలస్య భూభృతః | మహాకాలం 
సమానర్పుశృందసేనానుమోదితా;ః || 56 


తతస్తే గోపవనితాగేహం జగుర్మహేభృతః | ప్రశంసంతశ్చ 
తద్బాగ్యం సర్వే దివ్వమహోదయమ్‌ || 57 


తే తత చందసేనన ప్రత్యుధమ్యాభిపూజితాః | మహార్తవిష్టరగతా; 
[(పత్యనందన్‌ సువిస్మితాః || 58 


గోపసూనోః ప్రసాదాత్తత్‌ర్చా దుర్ఫ్చూతం శివాలయమ్‌ | సంవీక్ష్య 
శివలింగం చ శివే చక్రుః పరాం మతెమ్‌ || 59 


తతస్తే గోపశిశ#*వే పీతా నిఖిలభూభుజః | దదుర్పహూని వస్తూని 
తసె*ం శివకృపార్తినః || 60 


యే యే సర్వేషు దేశేషు గోపాస్తిష్టంతి భూరిశః | తేషాం తమేవ 
రాజానం చకిరే సర్వపార్దివాః || 61 


అధాస్మిన్నంతరే సర్వైస్తి దశెరభిపూజితః | ప్రాదుర్పభూవ తేజస్వీ 
హనూమాన్‌ వానరేశ్వరః || 62 


తే తస్యాభిగమాదేవ రాజానో జాతసం|భమాః | ప్రత్యుతాయ 
నమశ్చక్రురుకినమాత్మమూర్తయః || 63 


తేషాం మధ్యే సమాసీనః పూజితః ప్రవగేశ్వరః | గోపాత్మజం 
తమాలింగ్య రాజ్లో వీక్షేదమబవీత్‌ || 64 


సూతుడు ఇట్లు పలికెను- 


ఆ రాజులందరు ఈ విధముగా నిశ్చయించుకొని, వైరమును వీడి, 
శుద్దమగు అంతఃకరణము గల వారై చేతులలోని శస్తాస్త్రములను 
పారవెచి గొప్పు ప్రతిని పొందిరి (55). ఆ రాజులు చందసేనుని 
అనుమతిని పొంది సుందరమగు మహాకాలేశ్వరుని నగరములోనికి 
(ప్రవేశించి మహాకాలుని చక్కగా అర్బించిరి (56). తరువాత ఆ 
రాజులు అందరు ఆ గోపికయుక్క గృహమునకు వెళి దేవదేవుని 
గొప్ప అనుగ్రహముచే ఆమెకు కలిగిన భాగ్యమును కొనియాడిరి 
(57). చం[దసేనుడు అచట వారికి ఎదురేగి సత్కరించి మిక్కిలి 
విలువైన ఆసనములలో కూర్చుండబక్పైును. వారు 
మహాశృ్చర్యమును పొంది ఆయనను అభినందించిరి (58). శివుడు 
గొల్ల పిల్లవానిపై చూపిన అనుగ్రహముచే ప్రాదుర్పవించిన 
నివాలంయమును మరియు శివలింగమున దర్శించి వారు శివునిపై 
మనస్సును ఎకా(గము చేసిరి (59). తరువాత శివుని 
అనుగహమును కోరే ఆ రాజులు అందరు ఆ గోపబాలకునిపై 
చుమను పొంది అతనికి అనేకవస్తువులను ఇచ్చిరి (60). ఆ 
రాజులందరు వారి వారి దేశములన్నింటిలో గోపాలకులు 
అధికముగా గల |ప్రాంతములన్నింటికీ అతనిని రాజుగా చేసిరి 
(61). ఇంతలో అచట దేవతలందరిచే పూజింపబడువాడు, 
తేజశ్చాలి, వానరవీరుడు అగు హనుమంతుడు ప్రత్యక్ష మయ్యును 
(62). ఆయనను చూచుటతోడనే ఆ రాజులందరు కంగారుగా లేచి 
ఆయనకు ఎదురేగి భక్తితో వినమమైన దేహములు గలవారై 
నమస్కరించిరి (63). వానరవీరుడగు హనుమంతుడు 
పూజలనందుకొని ఆ గోపబాలకుని కౌగిలించుకొని వారి మధ్యలో 
కూరుున్నవాడై ఆ రాజులకేసి చూస్తూ ఇట్లు పలికెను (64). 


హనూమానువాచ | 


సర్వే శృణ్వంతు భదం వ రాజానో యే చ దేహినః | బుతే శివం 
నాన్యతమో గతిరస్తి శరీరిణామ్‌ || 65 


ఏవం గోపసుతో దిషా శివపూజాం విలోక్య చ | అమంతేణాపి 
సంపూజ్య శివం నివమవాప్తవాన్‌ || 66 


ఏష భక్తవరశ్శంభోర్లోపానాం కీర్తివర్గనః | ఇహ భుక్తాఖిలాన్‌ 
భోగానంతే మోక్షమవాప్స్యతి || 67 


అన్య వంశే%ష్టమో భావీ నందో నామ మహాయశాః | |పాప్స్యతే తత 
పు[తత్వం కృష్రోనరాయణన్స్వుయమ్‌ || 68 


అద్య ప్రభృతి లోకే్యేస్మిన్నేష గోపకుమారకః | నామ్నా ్రీకర 
ఇతుుచర్లోకఖ్యాతిం గమిష్యతి || 69 


హనుమంతుడు ఇట్లు పలికెను- 


ఓ రాజులారా! అందరు వినుడు. మీకు మంగళము కలుగుగాక! 
దేహధారులగు |పాణులకు శివుడు తక్క మరియిక గతి లేదు (65). 
ఈ గోపబాలకుడు దైవవశముచే శివపూజను చూచి మంత్రము 
లేకుండగన శివుని పూజించి శివానుగహమును పొందినాడు (66). 
శివభక్తాగేసరుడు, గోపాలకుల కీర్తిని వర్తిల్లజేయువాడు అగు ఈ 
బాలకుడు ఈ లోకములో సకలభోగములననుభవించి 
దేహత్యాగానంతరము మోక్షమును పొందగలడు (67). ఈతని 
వంశములో ఎనిమిదవ తరములో గొప్ప కీర్తిమంతుడగు నందుడను 
వాడు పుట్టగలడు. నారాయణుడు స్వయముగా ఆయనకు పు[తుడ 
ధీకృష్ణుడను పేరుతో అవతరించగలడు (68). ఈనాటినుండియు 
ఈ గోపాలబాలకుడు ఈ లోకములో (గశీకరుడను పేరుతో గొప్ప 
ఖ్యాతిని పొందగలడు (69) 


సూత ఉవాచ | 


ఏవముక్త్వాష్షునీనూనుశ్తివరూపో హరీశ్వరః | సర్వాన్‌ 
రాజ్ఞశ)ం[దసేనం కృపాదృష్ఞా దదర్శ హ || 70 


అధ తసై*ష్హు బ్రీకరాయ గోపపుుతాయ ధీమతే | ఉపాదిదేశ సుప్రత్యా 
నివాచారం శనివప్రయమ్‌ || 71 


హనూమానథ సుప్రీతస్సర్వేషాం పశ్యతాం ద్విజాః | చందసేనం 
భీకరం చ త తై వాంతరదీయత || 72 


తం సర్వే చ మహీపాలాస్సంహృష్రాః ప్రతిపూజితాః | చందసేనం 
సమామంత్‌ర్య ప్రతిజగ్ముర్యథాగతమ్‌ || 73 


శికరో%ోపి మహాతేజా ఉపదిష్తో హనూమతా | బాహ్మణస్సృహ 
ధర్మజైశ్చవే శంభోస్సమర్హణమ్‌ || 74 


చం[దసేనో మహారాజ[ి కరో గోపబాలకః | ఉభావపి పరప్రీత్వా 
మహాకాలం చ భేజతుః || 75 


కాలేన వీకరప్సోపి చందసేనశ్ప భూపతిః | సమారాధ్య 
మహాకాలం భేజతుః పరమం పదమ్‌ || 76 


ఏవంవిధో మహాకాలశ్సివలింగస్సుతాం గతిః | సర్వథా దుష్టహంతా 
చ శంకరో భక్తవత్సులః || 77 


ఇదం పవ్నితం పరమం రహస్యం సర్వసాఖ్యదమ్‌ | అఖ్యానం 
కథితం స్వర్గం శివభక్తివివర్దనమ్‌ || 78 


ఇతి వీ శివమహాపురాణ కోటిరుదసంహితాయాం మహాకాల 
బ్యోతిర్లింగ మాహాత్మ్యువరనం నామ సప్తదశో%ధాయః (17). 


సూతుడు ఇట్లు పలికెను- 


అంజనీపు[తుడు, వానరవీరుడు, శివస్వరూపుడు అగు 
హనుమంతుడు ఇట్లు పలికి రాజులనందరినీ మరియు 
చందసేనుని దయాద్నషితో చూచెను (70). తరువాత ఆయన 
గోపబాలకుడు, బుద్దిశాలి అగు ఆ (శీకరునకు శివ(పీతికరమగు 

నివ వతమును పరమప్రీతితో ఉపదేశించెను (71). ఓ 
బాహ్మణులారా! తరువాత హనుమంతుడు మిక్కిలి సంతసించి, 
అందరు చందసేనగశికరులను చూచుచుండగా అచటనే 
అంతర్జ్జానమాయిను (72). చక్కగా సత్కరించబడుటచే హర్తమును 
పొందియున్న రాజులందరు ఆ చందసేనునివద్ద సెలవు తిసుకొని 
వచ్చిన దారిన మరలి వెళ్లిరి (73). హనుమంతుని వదనుండి 
ఉపదేశమును పొందియున్న మహాతేజశ్శాలియగు ఢీకరుడు కూడ 
ధర్మజులగు బాహ్మణులతో గూడి శంభుని చక్కగా అర్పించెను 


(74). చందసేనమహారాజు మరియు గోపబాలకుడగు గీకరుడు 
ఇదరు కూడ పరమానందముతో మహాకాలుని సేవించిరి (75). 
చందసేనమహారాజుూ మరియు నీకరుడు కొంతకాలమువరకు 
మహాకాలుని శద్దగా ఆరాధించి పరమపదమును పొందిరి (76). ఈ 
విధముగా సతురుషులకు శరణము, సర్వ విధములుగా 
దుష్టులను సంహరించువాడు మరియు భక్తవత్సులుడగు అగు 
శంకరుడు మహాకాలేశ్వరరూపమును దాలెను (77). 
పరమపవ్శితమైనది, రహస్యము, సకలసాఖ్యములనిచ్చునది, 
స్వరప్రదము, శివునియందు భక్తిని పెంపాందించునది అగు ఈ 
వృత్తాంతమును చెప్పితిని (78). 


శి శివమహాపురాణములో కోటిరుదసంహితయందు మహాకాల 
జ్యోతిర్లింగ మాహాత్మ్యువర్తనమనే పదునేడవ అధ్యాయము 
ముగిసినది (17). 


